సర్యన్వామ్యు సంకలితము 


1937 


ఆనంద ము[దకాలయమున 


మ్యద్రితమ వెల నాలుగళాలు 


తొలిపలుకు 


జగన్నాథ పండిత రాజు _ సంస్కృత. భాహయందు | రచిం 
చిన “గంగా లహరి” యను చిన్న స్టో త్రకావ్యమున ico 
మాం(భానువాదము; కావున, డీనికిని “గంగా లహరి” 
యనియే జేరు, దీనిని నెల్లూరు వాస్తవ్యులు మ. రా. శా. 
శ్రీ. మోచర్ల రామకృష్ణయ్యగారు. రచించిరి. ఈ రామ 
కృష్ణయ్యగారు నాకుం బూర్యపరిచితుశై యున్నవారు కారు. 
వీరి యన్వయ గో(తాదు కైనను నే నెంతమా[త్రము నెజింగిన 
వాడను గాను. అట్లయినను వీ రీనడువు నన్నీ (గంథమునకుం 
దొలిపలుకు [వాయంగోరుచు నా చేర నొక జాబు (వాయు 
టచే, నేనీ నాల్లు మాటలను మొతము (వాయుచున్నాను. 


పండిత రాయలవారు (జగన్నాథ పండితుండు సుప 
సిద్ధ సంస్కృత మహాకవి. ఆయన రచించిన భామినీవిలాసాది 
సంస్కృత (గంథములు, లోకో_త్తర కవితారచనా విశేషమున 
విరాజిల్లుచున్నవి. అందును, గంగా లహరీ కవితారచన కేవ 
లము భక్తిరస (ప్రథానమై, యత్యంత మనోహరమై, యమృత 
లహరి వలె నలరారుచుండును. ఆ కారణముననే కాంబోలు, 
నిది వెక్కం[డ్రు తెలుంగు కవుల హృదయముల నాకర్షించినది. 


ii 
దీని నీ రానుకృష్ణయ్యగా శే కాక, మటీ కొందణుకూడం చెలి 
గించి యున్నట్లు వినియున్నాను. వారిలో రాజమహేం[దవర 
మదా ల 

కళాశాలయందు. జిరకాలము నంస్కృృతాం ధ పండితపదవి 
నలంకరించి కీ ర్థీశేమ లైన బ్రహ్మశ్రీ ఆకొండి వ్యాసమూ ప 
శా స్తులవారు శతెలింగించిన గంగా లహారిని నేను జూ-చియుం 
టిని. శ్రీ వ్యాసమూ_ర్తి శాన్త్రులవారు గంగా లహరినే కాక, 
పండిత రాయకృత భామినీవిలాసాదులను గూడ నాం(ధథీ 
కరించి యుండిరి. మజియును, అల్లమరాజు రంగశాయి కవిగా 
రొకరు ఈ గంగా లహరిని దెలింగించి యున్నారంట. ఇల్లే 
మణీ కొందజు కవు లీ(గంథమునందలి సౌందర్యాతిశయ 
మున (బెరితుల్రై, వీని నార్యధీకరించి యుండనచ్చును. 


(పస్తుతము నా యపరిచిత మిత్తుంలు మాచర్ల రాను 
కృష్ణయ్య గారు రచించిన యీ యాం[ధ గంగా లహరి ఛభారాళ 
మైన కవితారచన గలిగి, మృదు మధురముగా నొప్పుచున్నది. 
సాభారణముగా, భాపాంతరీకరణము మూూలానుసారముగా' 
నుండి, ర_క్తి కట్టుట కష్టము, ఎంత నేర్చినవారు కరార్సిన, నది 
స్వతంత్ర రచనవ లె సరళముగాను నహూజముగాను గానివిం 
పదు. కాని, మన రానుకృష్ణయ్యగా రీ గంగా లహరి ననువదిం 
చునపుడు మిగుల జాగరూకత తోడనే వెలగ యుండి రని 
నా యఖి[పాయము, సాధ్య మైనంతవణకు వ్యర్థ పదములు గాని, 


ili 
త్త స్టూన్గయములుగాని రాకుండ? బద్యము లన్నియు. బొంది 
క గా రచియించిరి. ముక్క_కు ముక్క నొక్కిపట్టంచి యక్క 
అకు మాలిన తెజుంగన నాం(థీకరింప లేదు. పద్యరచన క్రై 
యాయన (శ మపడినట్లుగాని, యగర్థావగతి కై పాఠకులకు 
శ్రమము గల్పించి నట్లుగాని కనుపట్టుట లేదు. మృదుళము 
లును సరళములు నగు సంస్కృత పదములును జిలుగు 
డెలుంగు పలుకులును గలియంగూర్చి, నలుగురకును నచ్చునట్లు 
తెలుస చేసిరి కాని, తల తిక్క దారులు | తొొక్కి_యుండ లేదు. 


ఈ (గంథమును బట్టి చూడగా, (గంథక ర్త రావు 
కృష్ణయ్య గారు సంస్కృ తార ధములయందు; జక్కని పరి 
(శవము మొనరించి, యుభయభాపా సం(పదాయనులను జెలిని 
కొని సలతుణముగాం గవిత్వము చెప్పం గడంగినవారు గానే 
తోంచుచుండిరి గాని, కేవల మాంగ్గభాషయందడే పట్టభద్రులు 
మా(తమెనట్లు కనుపట్టుట లేదు. వారి సామర్థ్యాదులను 
= గ లు ఠా 
గుజించి నే నింతకంకు నేమియు నెటుంగనివాండను గావున, 
విశేషించి వివరింప జాలనందులకు నారును, వారిని బాగుగ 
నెటతీ(గ్ని యున్నవారును నన్ను మన్నింతురు గాక, 


అపరిచితుండ నైన నా చేత (గంథక_ర్తగారు తవు 
పు_స్తకమున కిట్లు తొలిపలుకు (వాయించుకొనం దలచిన. 
దలంపవచ్చునుగాని, (గ౦థక_ర్త సంగతి సందర్భముల నెంత 


కళా 
మా(త్రము నెజుంగకయే నే నీ (గంథమునకు. దొలిపలుకు 
[నాయం బూనుకొొనుట సాహాన మేమో! 


ఆం(ధభాహాభిలాము లీ (గంథము నామూలా[ గముగం 
బఠించి, యిందలి క వితాసార స్యాదులను జవిచూచి యానం 
దించి యేతత్కృతిక్నర్తను గృతక్ష త్యుని గావింతురుగాక 
యని కోరుచున్నాను, తాను జిన్నతనమునం దుండియు, నాంగ్గ 
భాపూభ్యాస మొనర్చి, పట్టమును బడసి న్యాయవాదివృ త్తి 
యం దుండియులం దగిన యవకానము గలీగంచుకొని నూతృ 
భాపూభిమానముచే నిక్కాలమున నిట్లు సలతణముగాం 
గవితాపరి శ్రమము చేయుచున్న [(గంథక ర్త నే మని యభినం 
దింపను ! 


(వస్తుత ము 
“లాలి”? 

| 
అడయార్‌ | “జ్రవితా విలాసము” 


ఓలేటి వేంకటరావు శా స్త్రి 
ఇ. 


ము దాసు 


22-11-1987 వీఠళాఫురము 


Vv 


పండిత రాయని వృత్తాంతము. 





0: 

పండిత రాజ బిరుదాంకితుడు జగన్నా భమహాోకవి తెలు. 
గువాడు. వేంగినాంటివాండు. ఇతని తండ్రిపేరు వేరుభట్టు. 
వేరముభట్టు అనియు నామాంతర మున్నట్టు యా కవికృత 
(పాణాభరణ మను కృతియం దున్నది. ఈ కవి తల్లి లత్నీబేవి. 
ఈయన జననకాలము స్పష్టముగా. డెలియదు. కాని, 
యాతండు డిల్లీ పాదుషా లగు పూహేజపోను.__జెరంగచేబుల. 
"కాలపువాండ గాం గనంబడుచున్నాండు, 





జగన్నాథుని తర్మడి "వేరుభ ట్టు "కాశిలో జ్లా నేం దభిత్షు. 
వుకడ వేదాంత శాస్త్రమును, మహేం[| దపండితుని నాన్నిధ్య 
మున న్యాయ వై శేవీక దర్శనములను, ఖండ బేవుని యంతి 
కమునం బూర్వమామాంసయుి శేపోపావ్య్య వీరేశ్వర పండి 
తుని (మోల మహాభాప్య్వుమును నేర్చెను. జగన్నాథుడు 
శా _న్హృవిద్యాభ్యాసమును నాయనగారి చెంతనే జరిపి, యావన 
వంతుంజై మహదా(శథయ మభిలపించి, డిల్లీనగరముం జేరి, 
యిం[దవై భవ సంపన్ను.6 డగు పూ హీంజహోను చక్రవర్తి 
యాసానముం (బవేళించి, యా స(మాట్టును స్వీయ విద్యా 
చమత్మా_రాతిశయమున  సంతసింపంజేని, యాతనివలన 


8 ఈ యుదంతము నిర్ణయసాగర (పకటిత రసగంగాధర పూర్వ 
పీఠికనుండి (గహించితిని. తత్పీఠికా కర్తకు నుత్కత స్ట తాపూర్వుక వంద 
నములు. 


vi 


పండితరాజ బిరుదముం బాండెను. పూహేజహోను చకనంర్టి 
(క్రీ. శ. 1628 సంవత్సరమున సింహాసనాధిరూఢుండై , (కీ. శ. 
1658 లో. దన కుమారు డగు నౌారంగజేబువలన నిర్బంభా 
వాసము ననుభవించి, (కీ. శ. 1666 లో మరణించెను. పషాహే 
జహోను చ్మకన క్రి వెద్దకువూరుండు దారా కెరంగ జేబుచేం 
దతూర్వమే కడ తేర్చంబడెను. పూహేజపహాను చక్రవర్తి రియు, 
యునరాజు దారాయును బరలోకగతు ల న పిదప నిరా్శాశయుం 
డైన పండిత రాజు, డిల్లీ నదలి కాశియో మధురాపుర మో 
చం, పరమేశ్వరారాధనముం గావించుకొనుచు జీవయా[తా 
శేషము గడవెను. 


ఈ నుహోకవిం గూర్చిన యాభాణకము లనేకము 
లున్నవి. ఇతడు * జయపురాధీశుని యాహ్వోనము నంగీకరించి 


ఫో ఈ జయఫుర మేదియో నిర్ణయింప నలనుపడ కున్నది. ఒక జయ 
పురమున మహారాష్ట్ర దేశస్థుం డొకండు (గీకభావలో విరచింపంబడిన 
కేఖాగణితమును (4011640) సంస్కృత భాహలోనికిం బరివ ర్తించి (పసిద్ధుం 
జయను. ఆతని "పేరును జగన్నాథుంజే్వే కాని యాతండు ప 
కాడు. ఇది గాక “వివాదభంగార్ల వము” రచించిన జగన్నాథ తర్క 
పంచాననుం డొకండు, “అతం ద చండికా”? నాటకకర్త జగన్నాథ 
మైథిలి మజీయొకండు “అనంగవిజయ భాణి” కర్త జగన్నాథుడు వేటోొ 
కండు మజియు “అదడై (తామృతి” రచయిత జగన్నాథ సరస్వతి, 
“ఫాదాయ (పకరణి” |ప్రణేత జగన్నాథసనూరి “శరభరాజ విలాస” 
(గ్రంథ నిర్మాత జగన్నా థకవి, “జ్ఞూన విలాసకావ్యము” (వానీన నారా 
యణ దైవష్ట పుక్తు)ండు జగన్నాథుడు, ““అనుభోగ కల్పతరువు” వెల 
యించిన జగన్నాథుడు వి ెల్బరును జగన్నాథ పండితరాయనికి 
శృన్నుులు. 


vii 
చని, యా నశేం(దుని రాజథానిలో నొక పాఠశాలను నెల 
కొల్సి,యట నివసించుచుండెను. కాల[ క్రమమున, డిల్లీనగరమున 
వర్ధిల్లు నొక యిస్తామియా పండితునితో నొకతూరి పండిత 
రోయనికి నుతవిషయిక వాద పతివాదము ' పానంగాను. పండిత 
"రాయండు ఛంతమూని ఇన్తామియా నుత[గంథము లన్నియుం 
జదివి యాకళించుకొని, వాక్యార్థమున నా యిస్తామియా పం 
డితు నోడింప, నటువై నా కాజీ డిల్లీ చక్రవర్తి సమ్ముఖమున 
నీతని విద్యా బుద్ధి చమత్కారములం. ([బశేంసింప, నా సార్వ 
భాముడు సంతసించి, యిక వివరుం బిలిపించుకొని యాదరించి, 
తన యాస్థానియం దొక పూజ్య స్థాన మితని కొసంగను, 
డిల్లీలోం స రా డొక * యవనకామినిం గామించి, 








* న్లో॥ యననీ రమణీ విపద శృమనీ 

కనునీయతమా నవనీత సమా 

ఉహీ ఊపి వచోమృత పూర్ణ ముఖీ 

సనుఖీ జగతీవా యదంకగతా. (1) 
యవనీ నవనీత కోమలాంగీ 

శయనీయే యది నీయతే కదాచిత్‌ 

అవనీతలమేవ సాధు మౌసే 

నవనీ మాభువనీ వినగోదహేతుః. (2) 
క్లో నయాచే గజాళిం నవా వాజి రాబీం 


క 


న వి తేషు చిత్తం మవీయం కచాపీ 
ఇయం సుస్తనీ నుస్తక న్యస్త వాస్తా 
లవంగీ కురంగీ దృగంగీ కరోతు. (8) 


viii 

పాదుపూగారి నమాదరము పురస్సరముగా నామెం బెండ్‌ 
యాడ్కియామెతోం దన యావనము నెల్ల గడపి, వార్థకదక 
యందు వారాణసనీపురిం జేర, నితడు యవనీ సంసర్ల దూవి.తుం 
డని అప్పయ దీవీతాది పండితు లనాదరించిరి. అంత, నీ కవి 
చంద్రుడు “ గంగా లహరీ’ న్లో రూపమున గంగాబేవిని 
స్తుతింపంగా, నొక్కొ_క్క_ శ్లోకమునకు భాగీరథి యొక్కొక్కం 
మెట్టున కుబికి వచ్చి, యీ సిద్ధపురుషుని యవనయువతీ 
సమేతముగ నాత్మార్పణ మొనర్చుకొని నట్లును, అసూయా 
నుత్సర(గన్తు లగు పండితులు పండిత రాయని మహివు కచ్చెరు 
వందినట్లును జెప్పుదురు. 

తా వలచిన యవన యువతి విధివశ మున మృతినొంద, 
పండితరాయండు. విరహవ్య్వథాభర్జి తుండ డిల్లీవదలి కాళిం 
జేర, నచటి పండితులు దన దురావారవ_ర్తనముం బురస్క_ 
రించికొని దన్నుం దిరస్క_రింప, నెచ్చొటను నిర్వృతింగాంచక 
ఏసిపి, స్వవిరచిత గంగా లహారిం బఠించుచు వర్ష రప వృద్ద యగు 
భాగీరథిలో మునిగిపోయి నని ముజీియొక గాథయుం నగ 

ఈ కవికులవల్లభు(డు తెలుంగువాం డగుట సకలాంధ 
విద్వల్లోక మును గర్వింపం దగిన విషయము. ఈ మహానీయుని 
సంప్తూర్మన సతో్యోదంతము 'సీకరింపం బరికో ధకులు పరి(శమించి 
వాణీవరివస్యం గావింతురుగాక' ! 

క్ర లి తొక ర్త | 


ix 


పండతరాయంయడు రచించిన (గంథములు. 





(1) అమృత లహరి (యమునా నుతి) 

(2) అసఫ్‌ విలాసము (అసఫ్‌ నబాబుం గూర్సినది) 

(క) కరుణా లహరి (విషు నుతి) 

(శ్ర) చిత మీమాంసా ఖండనము 

(ర్‌) జగదాభరణము (పొహేజహాను చకవ ర్తి కుమా 
రుడు దారాను గూర్చి నది) 

(6 గంగా లవారి (దీనినే పీయూవ లహరి యందురు). 
ఇందలి శ్లోకములు గొన్ని రసగంగాధరమునం గలవు, 

(7) పాణాభరణము (కామరూప దేశాధిపతి వరన మిం 
దున్నదిి 

(9) భామినీ విలాసము | 

(9) మనోరమా కుచవురక్షనము (భట్టోజీ దీశీత విరచిత 
మునోర మాఖ్య వ్యాఖ్యా ఖండనము) 

(10) యమునా వర్ణనము (గద్య (గంధము. ఈ (గంథము 
లోని ఒకటి రెండు గద్య భాగములు రనగంగాథర 
మున నున్నవి) 

{11) లత లహారి 

{12) నుధా లవారి 

[18 రసగంగాభరము. 





రై్రిగముల్‌ వీలచెయికొ సృజించిన గిరీ 


నే స్వామి చై_శ్వేర్యమై: 
తగ భూదేవతకుకా సమృద్ద విలన 

త స్పభాగ్య సా_మాజ్యమైం, 
నిగమ, కేణికి ముశ్లెమై, నురల పు 

న్నెంబైన విన్నాణపుక్‌ 
సాగహసై యొవ్పెడు న్‌ నుభాసలిల మి 


వా 


చ్చుక౯ మాకు గల్యాణముల్‌ స t 


2 గ౦గాల వారి, 
చు! తొలంచుకొ పహాన్వ దరి. న్య్వమును, మొ 
త్తు దూవ్యు దురాషసనా 
తుల కాలువ్యుము, నాక్క_తూరి కనులం 
దుక బడ్లవమూ[( తాన, ని 
రవ 
ముల నజ్హాన పటు దువుంబు దళనం 
ళా 
బుం జేయు. దానెద్ది, నీ 
యలఘు [శీ సలిల(పవావా మది మో 
శశ పర్భముకా మా కిడుకొం 
మ॥ ఒక పున్నెంబును జేయనేరని మను 
మ్యుల్‌ సైతముక్‌ నిన్ను. దా 
ముకమా జై న స్మరింపం జీకోటుల సూ 
రుం డే_జ్రాలుకా జీల్చు కో 
లిక దన్యాంద్టము రాసుమాపహపంగల త 
ల్లి! సర్వ గీర్వాణ నా 
యక సేవ్యాకృతి ! నా మనోవ్యథలు జీ 


గ౦గాలవహవా రి, 


ను! ఛభవదాలంబ పదంబు నమ్ముకొని ౫ 
రం బంది గీర్యాణులక్‌ 
లవమేకా మెచ్చక మోాసపుచ్చితి; ననుకా 
నక్టేటిలో ముంచు న 
ట్టవురా నీవ యుపేతు. చేయునెడ, మూ 
తా! యింక నెవ్యారితో 
నవుగాముల్‌ మొజ వెట్టుకొందు P కలే 


యాభార మో జీవికికా P 


శ్రా (పాంచ చాజ్యము నే౯ దృణంబుక రణికా 
వర్జించి, లీలామరు 
త్సంచార (ప్రవిలోల వంజులవనీ 
సౌందర్యమాధుర్యముల్‌ 
మించం బొల్ప్బెడు నీ దరికొ గరము జే 
ర్మిం జేరి యుమ్మత్సుభా 
భ్యంచద్వారిని (గోలువారి రహి ని 


ర్వాణంబుం (గేణింపచే? 


శ గ౦గ౫గాలవా ది. 


వం॥ ఉదయాదిత్వ పరిన్ఫుట (పకఠఈు చ్‌ 


ద్విదితాతే.పమరీచికల్‌ డవిలి, కో 
భిల్ల ౦గ౬ జేయంగ, నె 


ముది గోల్పోయి, క పర్టిజూటము నయం గం 
పంబాంది తొల్కాడు నొ 
ప్పిదపుం గాంగతరంగముల్‌ దురిత దు 


ర్భీతుల్‌ నిబారించుతక. 


ను॥ (శమదీజుకా డెలబాణుం (గుంకు నృపయోూ 
పారత్మ్న ముల్‌ స్వీయ వ 
తుములకా బూసిన యిజ్రిగోఅజము యు 
వు న్నిత్వకల్యాణతో 
యములం చెంతటిదాంక నిల్వగల ద 
మా! యంతడాకకా విహో 
రము సీయంగల వా కురంగములు స్య 


ర్వాటే వనీ విళులకా. 


య 


గ౦గాలహాది, 


ను! ముదమార౯ స్మరియించుమా(త హృదయం 
బుక శాంతముం జేయు న 
ట్లిది, సంకీర్తన మాచరింపం బటు ఛా 
టికా చాపముం చాపి, జె 
ట్టిదపుం బుట్టువురట్టు నాంపు పరివా 
టిక౯ా గర్హి నార్జించిన 
ట్టిది. నీపే రది నిల్చుంగాతం దుది క 
ప్రే తల్లి! నా నాల్క_వై. 
శా॥ కాకుల్‌ సైతము నీ దరికా దిరుగు వే 
డ్కంజేసి, కాంకుంప వా 
నాకాధీశ పురాధివాన మయినకా 
భాగీరథీ ! పట్టుగా 
బై క న్నటి జనాళి జన మృతి దుః 
ఖ౦బుల్‌ నివారించుచుక౯ా 
జోకం గూర్చు భవత్తటంబు (శమ దీ 


ర్పుంగాక వా శకెప్పుడుక్‌. 


6 గ ం౦7ాలమహారి, 


న్‌॥ విగత భీదము_లై న వేదంబులకు వైన 
నెండై న దిన్నంగా నందరాని, 
ఎద గణింపంగ వా యెత్తి వా(కువర్రంగ 
నిలంగల జీవుల కలవిగాని 
తన మహిమంబుచేత నవిద్యవూాయించు 
ననవద్య శక్తిచే నలరుదాని, 
ఇం[దియాతీతమైం యయాడ్యమైం యనులము 
యాకారళూన్య_మైం యవురుదడాని 
తే! నిత్వ్యముగుడాని, సత్య్వమైం చెగడుదాని 
ముక్త తెచానిం బరత త్త ముగ దొటింగ్ని 
య మై 
వజిులుదురు డాని నీ వని యుటుంగుకంాకు 
"లేదు పర ్మమింక నురధ్గున్‌ | "లేదు బేదు. 


శా॥ చాన ధ్యాన తవోవిభానవములచే 
తకా గాని, యజ్ఞ ం౦బులకా 
గానీ చేని తలంపు. గాంటయు నశ 
కం బంటు సిద్ధంబా, య 
డానికా మూానితయెన విమ్టుపదముక౯ 
ళు యా 
బె నాణింగా సర్వ ఖ్‌ 
కానీకంబుల కిచ్చు పిమ్టుపది వ 
మా! నీ కొరుల్‌ సాటియ్‌ | 


గ౦గాలవహారరి. 
మ॥ (కతుభుగ్వాహిని ! భూజనాళిని సమా 
తూమా[త, సంసార దు 
స్థ్రితికిం బాపి, శుభక్రమాకలన వా 
సిం గూర్చు సీమూర్తి య 
ద్భుతళ క్రి దరమే నుతింపం ? గినుకళా 
దూపిల్లు కాత్యాయనీ 
సతి యాటంకమునే౯ా గణింపక తలకా 
శర్వుండు ని నోయండే ! 12 
మ పతితుల్‌ (వాత్య్టజనంబులుకా ఈునులుకా 
వర్ణి ంతు శేకిళ్లు, క్ర 
బ్బితికాండై 9 వచియింప రే యభుములకా 
విడొ_ందు శే పాప సం 
గతులకా మై పులకింప, నట్టి కసటుల్‌ 
గావించియున్న టి దు 
ర్లతులక౯ా నీవలె డాల్మినేలు కరుణా 


ర్ర్రుస్వాంత వీవేకదా ! 18 


శి గ౦గాలవా ది, 


శా॥ ఈ లోకంబు దహించు శోకమును వూ 
యింపంగ నూహించఛి నీ 
నాలోక౦0బుననుండి డాం గని యం 
బా! నాండు ని న్న్నంపిశా 
లోలుం జొదల బందిసేయుటకు, ని 
న్లోభాత్తుతా వారి జెం 
జఊజాలకొ సూహాము గొల్పు నీ నుగుణమే 
ప జయ్‌ 
త్ర ప్పయ్యంగా ! భాతుకై . 
చ! కుదుపుల మొద్దులకా జెవిటి 
గొట్టుల (_గుడ్డుల మరాంగవారలకొ 
ముదుకల గాలిసోంకిన వు 
నుష్యులం చాపము వాయు మార్ల వెం 
య్యది యు నిఅుంగచటి యన 
ర 
హ్యోయుల చేవవిము క్టులకా శుదిం 
బది నిచయంబునక౯ా బడ 


చూరల? "దేర్పుణగ నుందు పీవౌకా ! 


గ౦గాలహారరి. 9 
ను॥ సహజ స్వచ్చ నినర్ల నీతలము యు 
హు జ్జీవనీయంబు; త 
న్మహిమం బీజగమం దసారనుయి నిం 
డారుకా గదా నేంటికికా 
బహాంశానందముతో నొడల్‌ పులకరిం 
పకా నిన్నె కీ ర్పింతు ర 
న్యహముక్‌ దివ్యశ రీరుతై సగర జుల్‌' 
నాక ౦బునం దుండియు౯, 16 
ను॥ ఒక కొన్నింటిని జిన్నసాపముల చే 
నూ చేసియున్నట్టి మో 
ఖికులకా ద_స్తనునన్కు_లకా మనుపం దీ 
ర్భంబుల్‌ జగంబందు వే 
లకు వే లున్నవి గాని, నిషమ్మృతుల నె 
ల్లక మించి 'వెండొడ్డు వొ 
తకముల్‌ సల్పిన వారి కెల్లరక్కు మా 


tips దిక్కు నీవేకచా |! 17 


ఉద్య 


10 గ౦గాలహాది, 


చ! ధన మదిరా విఘూర్షితులు 
ఛారుణినాథుల సౌధసాళికిక౯ా 
జనిచని, నూత నవ్యథల 
స్వాంతము నెంతొ తపింపంజేసి నె 
ట్‌ 
టాలుననే చెడంగొట్టుకొన్న ముం 
లు 
దుని, తుణమైన ని న్షనని 
తుచ్చుని నకా దయంజూడం౧గావ తెలా. 18 


లొ 


. తలకట్టు వీవు తీర్భ బాతముల కెల్ల 

సంధా(తీవి సమ_స్హ సంపదలకు, 

'వెల్లచీరవు నీవు ముల్లోక ములకును, 
తావలంబవు సర్వధర్శములకుం 

బరిశోధనివి నీశ్చ దురితంపు బుద్ధికి, 
నూంతవు పతిత సంఘాతములకు, 

(బవినాశనివి నీవు వివిధా రులకు, గార 
ణంబన్ర నవనవానందములకు; 


గ్‌ 


నా. 
రాలా 


ఇట్టి శుభలక్షుణములకుం బుట్టినిల్లు 

వై నిగారిబ్లు చల్లనిదానవగుటం 

దల్లీ ! సద్దుణగణ కల్పవల్లి! నాదు 

తాపముల మావుగాత నీ యెపు రూపు. 19 


గ౦గాల హారి. 11 


మ॥ విలన న్మంద మరుద్విలాస విచల 

ద్వీచీహతి౯- దమ్మిపూ 

వుల మొ త్తమ్ములు రాల్పు పుప్పాడుల (వో 
వుల్‌ నిండి సిందూరపుం 

గులుకు న్లొల్పంగ వేల్పుతొయ్యలుల జి 
ల్థుంగుబ్బ పాలిండ్ల పాం 

తల తోడై యడ్యసైన నీ జలము ను 
జ్ఞన్యార్తి శోధించుత౯.. 20 


గ! పొడమినది - కలి చెలిసామి యడుగుందమి్మిి 
విడిదిగొన్నది - మరువై రి జడలపట్టు 
సలుపునది - దీనపతిత నిస్తారణంబు 
జనని! నీ శేడ నుత్కర్ష జగతి లేదు? 21 


మ॥ నగముల్‌ వెల్వడి పాజుచున్న నదులకొ 

సర్వజ్ఞ జూటంబు నె 

క్క_ంగ నింకెవ్షరు చాలి? శేనది రమా 
కాంతాం[ఘీ పదంబు లొ 

ప్పుగం (బతాళన మాచరిం చె 9 సుకవుల్‌ 
పోల్సంగ 'నేనాంటి ని 

మగ నూహింతురొ నీకు సాటిగ జగా 
న౯ లేశ మా(తంబయే౯. 22 


12 గ౦గాలవా ది, 


చ|| వారుండు నటింప నిమ్ము, వారి 
హాయిగ శేషుని మై ఒఎరుండి ని 
దుర గదురంగ నిమ్ము, మ్‌థి 
అర 9 అట 
దొడ్డ సమాధి వపాంప నిమ్ము, వా 
తరొ ! వలడెట్టి నివ్మృృతులు, 
చాన తపోయజనాదులుకొ వరాత్‌ 
గురియు సవి(తి వీవు ధర 


లో విలసిబ్రైడు నంత కాలవముకొ, 


న్స్‌ నే ననాఖభుడం జుమా - నీవ్రు స్పేహోర్లంవు; 
గత గతినేం _ బుణ్యాగతిద వీన్రు; 
నేం బతయాళుండ - నీవు విశ్వోద్ధ ర్తి; 
వతిరోగి నేను _ నీ వౌవధవున్సు; 
చేను దృష్టార్హుడ - నీ నమృ తాబ్దివి; 
పిల్ల గాం డను నేను _ దళ్రి వివ్రు; 
"శే నపరాధిని _ నీవు తమాథ్యవు; 
భయవిహాలుండ చేను _ భ(దవీవు; 
గ! పజువులె త్తితిం గడకు నీ పాలం బడితి 
నటులు కావింతువూ యేమొు యింకమాంద 
సముచితం బని తలంచిన సరణి జరపు 
మమ్మ నమిితి నిన్ను గంగమ్మ తల్లి ! 


గం౦గాలహారి, 18 


ను॥ తెజవా ! యెప్పటినుండి నీ కథలు ఛా 
(తి౯ జేరనో, వానికికా 
గుటీగా నప్పటి నుండియు౯ యవుపురికా 
గోలాహలం బెల్ల రూ 
పజ; దూతల్‌ గడు దూర మేగిరి పరే 
తార్థంబు; స్వర్వీథు లే 
యిజుకై. యొ_త్తడిచేత బి ట్రవిసిపో 
యెక్‌ా న్రానముయానంబులకా,. 25 
శా॥ కామ కోధ విజృంభణ జ్వర నుహో 
గ జ్య్యలికా వూలికో 
ద్దామాటోప విత_ప్త చేవులకు నా 
తా! మాకు నిత్యమ్ము ని 
స్పీమోల్గూన వాస న్మరు ల్లులిత రో 
చిర్వీచి యువ్మత్క_ణ 
[గావు (కాంతులు తాపశాంతిదములై 


కాంతిల్లు నుందాకినీ ! 26 


14 గ౦గ౫గాల నా పె. 


వ॥ జననీ |! సర్వ జగడ్విశాలతల వే 
శషంఖ్లై న (బపహోళ్చండ మె 
లను గల్లోలములందు నిర్టటులు గా 
ల స్కృంధలిల౯ా జరం 
తనమై దొర్షుచు నుండ వ్రీగళు కప 


ర్హంబందు నాసించు పా 
వన యుహ్మజ్ఞల రాక్‌ వూ యఖఘఘములకొ 
భంజించు నొ క్కుువుడికా. 
చ ఎవని సముద్ధరించు నెడ 
నివ్శహితీర్థము లెల్ల సిన్షిలుకా 
శివుడు మొదల్‌ సురల్‌ చెవులు 
=చెచ్చెరం చేతుల మూసికొందు, ర 
య్యవిరళ కల్మమషుకా నను ౫ 
తాఘుని జేసితివే౯ా దయావతీ ! 
వివిధ మహోఘ నిర్మాథన 


వీరుల గర్భము ఖర్వ్వమై చనుకా. 


గ౦గాలపహారి. 15 
ను॥శ్యపచ (వాతములుకా వికీర్ల విచికి 
'త్పాగస్తులై చూచి, రో 
న్స్‌ సరిత్యాగ మొనర్చినట్టి రొలలకా 
'జేసేత లోంగొన్న పం 
కపుశుంకికా నను, నేలం౧సహూలిన ననుకా 
నూని వైకెత్తం బూ 
ను పషిత్ర౯ నిను జాహ్నవి౯ా నృపశు వెం 
దుక మెచ్చంగా నేర్చునే ! 29 
శా॥ అమ్మా! యెవ్యని నుద్ధరింపంగని య 
'త్యాశ్చర్యముం బొందు వి 
వ్య మ్యాపాటి మునుష్యు. డొక్క_రుఃడు సం 
(పాప్పింప లే దింతకా 
ల మ్మారీతిం గతించెనన్న చిరకా 
లంపుం గొజంతకా (దుటికా 
వమ్ముం జేయంగ నీకు నే నిడిగొ సం 


(పా ప్తుండనై తిం జుమో ! 80 


Cad 


16 గ౦గాల హారి. 


ఉ॥ తప్పని నీచ సేవనము 
దబ్బర లాడుటయుక్‌ గుతర్మ్క_, మె 
ల్లప్పుడు ముప్పు గూర్చు పిశు 
నాశయముల్‌ గల నన్ను. జూచి, నా 
యొప్పము లెల్ల వేళ డస 
ఈూ జననీ ! భువి నీవ్రగాక యే 
యొప్పుల కుప్పమయైనం గను 
నొక్కొ. తణం బయినకా మడాస్యముకా, 
చ॥ అనుపమను రమ్యమైన భవ 
డాక్ళతిం జూచి ఊచమొజుంగబేని, లో 
చనము లవెంత విస్ఫుటు వి 
"శొాలము అనను, నుందరంబు లై 
నను ఫలమేమి ? నీ యవులి 
న సన వార్లహరీ విలాస మే 
శన న్చుదు కాకలీ కలక 
లంబు నెజుంగని "వేటి కర్ణ ముల్‌ ? 


గ౦గాల హారి. 17 
వు! (కమ మొప్పకా నుకృతుల్‌ ని జేచ్చమెయి, నా 
క్ర నాను యానంబు లె 
క్కి. మరుత్వంతుని యిక్క_కుకా జని, యటకా 
(గీడింతు రంచుకా, ఖలుల్‌ 
యవముకూపంబునం గూలం (దోయంబడువా 
రంచుకా (బపంచించు శా 
_న్హృము వర్తించును నీవు లేని యశుభ 
(గామంబున౯ా జాహ్నవీ ! లితి 
మ॥ కనక "స్రేయము సల్పినట్టి చెడుగుల్‌ 
గల్లాంను దుర్మార్ణ వ 
_రృనులుక్‌ విప నిక_ర్తనుల్‌ గురునిఖా 
ర్యకా గూడి మిట్టాడు దు 
రనులుకా నీజలవుందు చెందొజుల స్వ 
జ్ర యదా 
ళు 
న్ననలకొ దాతలకన్న దీవీతుల క 


18 గ౦గాలవా రె. 
మ॥ నసహాజాలభ్య సమస్త శ స్త్ర నుమున 
స్వారభ్వ్య సాభాగ్వ నం 
[(గవా పాండిత్య సమర్థముకా విరవా త 
_న్లృతోభిత ప్రాణి వ 
ర్ల్షవ్భాతి (పౌథము నైన మారుతము గం 
గా యాత! యువ్ముల్లుస 
బ్లహరీ న్పర్శములకా (దిలోకముల కు 
"త్పాదించుం బూతత్వ్వముక. 
మ॥ కలరవూనై! యివాలోక కాంతులను సా 
కల్యంబుగాం ద్‌ర్చువా 
రలు "తొ మెందజొ కొంది జింక. బర్హమా 
రంబుల్‌ (పసాదించు పు 
శ్య్యులు నున్నారలు గాని, నీ యెడనె యె 
ట్లో యా జగన్న్నాఖథుం డ 
ర్చిలి లోక దర్యయభార ముంచుకొని ని 


(దించుకా జుమూ వోయిగకొ. 


గ౦గాలహా రి. 19 


ను॥ తమిమోణక బతితాధమ (పతతి, (వా 
త్య కేణిం "“బావండ కాం 
డముల౯ా గాచుటయందుం (బేవు మెటు వీ 
డ౯ా్లేవై, యా జాడ బా 
పమువై. (బేవము పరిత్యణింప నిపు డం 
బా! వీలుగాతేదు నా 
కు, మహీమండలి నై జముల్‌ విడువ లో 
కుల్‌ నేర్తురే యెయ్యెడ౯ా ? 87 
మ॥ పటు ఛాటీక సురారి సాంధ్యనటన 
వ్యాలోల లీలా జటా 
ఘటనాభోగ కన_త్తరంగ నవ శృం 
గారైక హా స్షకమ 
స్ఫుటతా వ్యంజక ముక విలాంతచలదం 
బుధ్యాన కోలాహాలో 
జ్భట వాది(త్రము గాంగతాండవము వి 


ధ్యంసించు మా పాపముల్‌. 88 


20 గ౦గాలహారి, 


ఉఊ॥ ఓ జనయితతి ! నిల్పుకొని 
యుంటిని నీ పయి శేముభార, ము 
"ద్వేజక మైన యా విషము 
"వేళ ననుకా విడిపించి"తేని, మా 


తా! జగతీ తయాన, విత 


థ మగు నమ్మక మన్నమాట, ని 


ర్వా స్రజక్ఫపావి శేషమున 


కా(శయమే యింక శూన్య మయ్యెడుక. 89 
మ॥ చెలువారకా సగమేన నాలుగల సే 
చే జూటముకా జాతి, కో 
నులహా పాపట పట్టునక్‌ బడ, సహిం 
పకా లేక సాపత్న న్‌ సం 
చలనోగన్ఫురితావీ,యై గిరిజ రో 
వం బూని, యాత్మీయ మం 
జాల 


హ_స్హము్మునం జిమ్ము నీయలలు ఫొ ' 


ల్స్సుం గాత మ మోూగముచుక౯. 40 


అ 


గ౦గాల హారి, 21 


ఉ॥ వేడిన వేడికోళ్టు చెట 
'వేర్చెడు పూజ్యవు గాన నెందణో 
కూడి ఫలాభిలాషమయెయి. 
గొల్పెద రంతియకాని, తలి! నీ 
య 
తోడని యొట్లు వెట్లుకొని, 
ల ల 
తొంగలిపా ట్లూనరించి చెప్పుచు 
యగ 
న్నాండను నీ యడ౯ా గలదు 
నా కనుర_క్షి నిసర్ణజన్యమై. 41 
మ॥ నునుజుల్‌ దాము లలాటపట్టిక ధరిం 
పకా భాన్క_రజ్యోతి చా 
డ్పున నజ్ఞాన తమస్సు నూడ్చు నెది, వే 
ల్బుంబెద్ద యాచించి (వా 
సిన యా (ముక్కండి యక్క_రాల నెది తాం 
జేసేతనే మాయం జే 
యునొ యా నీ వెలలేని మృత్తిక మదీ 


యో'్వేగ ముం బాపుతకొ. 42 


22 గ్నం౦గాలహారి, 
|| అయ్యయి పల్జటూళ్ల్గం బడి 
యచ్చట (నుగ్గు విమూఢచిత్తు తా 
యయ్యల నెవ్వ ఫుల్ల కును 
మౌళి మిషకా హాసియించు, నవి తా 
ముయ్యన స్వీయ సౌరభ స 
మున్నతి నిత్య మలీమసాళులకా 
నెయ్యమి నుద్దిసేయు నవి 
నీ దరిచె ట్లగుం గాత మా సఖుల్‌, 48 
మ॥ నిరతి౯ ేవతలకొ మహే గ నియతికా 
సేవించుచున్నారు కొం 
దబు; కావించుచు నున్న వా రెలమి జ 
న్నంబుల్‌ విజృంభించి కొం 
దబు; ర్కక్తికా నియవుంబులకోోయవముముల౯ా 
బాటించుచున్నారు కొం 
దబు; నీ నాను జపా ప్తి( (దోసితి జగ 


జ్ఞాలంబునే వె త్తంగాకొ, $4 


గ౦గాలహారరి. 28 
&i పుట్టును దొట్టి యెల్ల పుడు 
బుణ్యములక్‌ బచరించువారికికా 
నిట్టల మైన మేల్‌ నెజపు 
'నేర్పరు లెందజు లేరు వేల్పు ? ఆ 
ప్పట్టున బున్నెమింత సలు 
పం గల భాగ్యము లేక, యెట్టి చే 
పట్టును లేనివారికి శు 
భం బిడువా రెవ రీవుదక్కంక, 4ర్‌. 
మ॥ (పణుతోల్లోల వాతల్లి ! నీ కడం బయః 
పానంబుం గావించి, తో 
డన వీశకా విహరించినాండను వినూ 
ఢ(కేణితో (శాంతిం గొం 
టిని, బడ్డకా జిరజాగరూకుని ననుకా 
జేపట్టి జోకొట్టు మా 
జననీ ! తావక మందనాత శిళిరో 


త ఎంగంబునక్‌ జాహ్నవీ ! 46 


24 గం౦గాలహారి, 


ను॥ నడిక ట్రక్‌ విగియించి క ట్టుము జగ 
న్నాథుక్‌ ననుకా వేగిరం 
పడి యీ నాడు సముద్ధరింప, జననీ 
భాగీరథి ! వ్యర్థుం జె 
వ్వండొ సామాన్యుం డటంచు హేళన మొన 
ర్పంబోకుమోా ! బొమ్మిక౯- 
జెడంగుం జిల్వలకట్టులక్‌ బుడుతజా 


శిలి ౯ వడికా జుటుమోా ! 47 
య 89 


ము॥ శరదిందు ద్యుతివై, శశాంక శకల 

సాయ త్మిరిటాఢ్య వై ; 

కరకుంభాబ్ద వరాభయో ల్ల సితవై, 
క(మామృకతాకార నుం 

వఠ భూపాంబరవై, విశుభ మకరో 
ద్యద్వాహనారూఢ మై, 

పరివర్ణిల్లు నినుకా భజించినం బరీ 
భావంబు లే ేరికికా, 48 


గ౦గాలహరి 25 
మ॥ మందస్మేర సముల్లన ద్వదన స 
౮౧ 
మ్య క్కా_ంతిపూరామృ తా 
నంద [శీల భవానల [పబల నం 
తప్తాంగులకా చేర్పు మా 
యందంపు న్నెణజాణ, శంతనుని యి' 
ల్లాల్‌ నాం(ద చిచ్చం(దడికా 
సంవోహంబుల మేలి కందున వపు 


స్వాఖ్యంబులకా వూ కిడుకొ, 49 


ఉ॥ మందులు మం(త్రముల్‌ పనికి 
మాలిన వయ్యెను - "దేవతల్‌ భయం 
బందిరి - మంద మయ్యె సుధ _ 
వ్యర్థము లయ్యె హారిన్మణుల్‌ - భరిం 
పం దగు ఘోర సంసరణ 
పన్నగ దవ్లుని నన్నునో జగ 
ద్వందిత కాళియాహిత ప 


ద దయ ఛానన వీచి! జాహ్నవీ ! ల్‌0 


26 గ౦గాల హారి. 


ను! కరిచర్శు (సమభథాహి నంది విభురే 
ఖాముఖ్య సర్వన్వము౯ 
బురవిజ్వేవణుం డోడి జూదమునం ద 
న్నుం బండె మొస్దంగ, న 
క్రణ్‌, సాకూతముగా గిరీ దనుత మం 
దస్మేరయై చూడ, దొం 
తరలై పొర్లుచు దొర్గు నీ యలల నృ 
త్యం బోము వు 'వెగప్వుడుక్‌. ర్ర్‌1 
గీ. ఉచితభూవీత మదన రిపూ_త్తమాంగ ! 
సద్యణృ్ళతోోర్వీ జనా_ర్థిభంగ ! 
ఘ్య మోహన తుంగ చల_త్తరంగ ! 


యనులము లొనర్ప్సు మూవముకాంగములు గంగ | ర్‌ి 


పలవన 
Aaanda Press, Madras, 


